“చీకట్లు కమ్ముకొస్తున్నాయి. జోరు 
పెంచండి, గబగబా నౌకా దండాలను 
బలంగా వెయ్యండి” నౌకలో అటుఇటు 
తిరుగుతూ హడావిడి పడిపోతున్నాడు 
రత్నగుప్పుడు. చీకటి పరదాల మేలి 
ముసుగులో తలదాచుకోవడానికి ఆకాశం 
సమాయత్తం అవుతుంది. ఎటుచూసినా 
కనుచూపుమేర అనంత జలరాశి. ఎక్కడా 
నేల జాడ లేదు. 

నౌకలో ఎత్తయిన బల్ల మీద నిలబడి 
తలతిప్పి వెనక్కి చూశాడు. నౌక వెనుక 
నౌక వరుసుగా బారులు తీరి ఉన్నాయి. 
మొత్తం ఆరు నౌకలు. ఒక్కొక్క నౌక 
ఒక్కొక్క రకమైన సరుకుతో. 

ముఖానికి పట్టిన జిడ్డును మెడపై 
వేసుకున్న పై వస్త్రంతో తుడుచుకుని, 
కిందకు దిగి కొయ్య ఆసనంపై కూర్చు 
న్నాడు. మనసంతా ఇంటివైపు జ్ఞాపకాలే 
కమ్ముకుంటున్న నిశి ముచ్చట్ల వలే. 

“వెళ్ళక తప్పదంటారా?” కలువకన్నుల 
కొనలలో ముత్యాలు జారువాల దానికి 
సిద్ధంగా ఉండగా అడిగింది నీలాంబరి. 

కళ్ళెత్తి ఇల్లాలు వైపు చూశాడు 


= _ విశాఖ సంస్కృతి | జూన్‌ | 2023 


థ్‌ oe # 
J 
ఇట. శక గగ 


అ 


Te 


రత్నగుప్పుడు. తెలుపుపై కాస్తా నల్లని పొడ 
ఉన్న చిత్రమైన ఛాయతో, చెంపల వరకు 
ఉన్న మీనాల్లాంటి కళ్ళతో, నితాంబాల 
వరకు కడలి అలలులా వయ్యారాలు 
పోతున్న నీలికురులు, సంద్రపు ఒడ్డులా 
వంపులు తిరిగిన నడుము, అందమైన 
ముఖంపై ఆందోళన రేఖలు. 

పెళ్ళయిన సంవత్సరం లోపలనే 
మగడు దూరదేశాలకు సముద్రయానానికి 
సన్నాహాలు చేసుకోవడంతో, మరలా 
ఎప్పుడొస్తాడో తెలియక తల్లడిల్లిపోతుంది 
ఆమె హృదయం. 

“వ్యాపారం కోసం వెళ్ళక తప్పదు. 
అయినా నేను సముద్ర ప్రయాణం 
చెయ్యడం ఇదే మొదటిసారి కాదు కదా.” 

“నిజమే కానీ, నేను ఒంటరిగా ఇక్కడ 
ఉండలేను. పతిని విడిచి సతి మనుగడ 
సాగించలేదు” కలకూజితలో విషాద 
స్వరాలు. 

“మా తాతల నుంచి సముద్ర వ్యాపారం 
లో పెట్టింది పేరు మా కుటుంబానికి.” 

అనునయంగా ప్రియ సఖిని దగ్గరకు 
తీసుకొని, చుబుకం కింద చూపుడు 


~ieEres~ 


సే. 
ఈ పే కీట హం 


జీవి.శ్సీఐవవ 


7702455559 


చరిత్ర చెప్పిన కథ 


వ్రేలుతో ఆమె ముఖారావిందాన్ని పైకి 
లేపుతూ “నీకు తెలుసా? మన సన్నని 
వ(స్రానికి, ఆభరణాలకు, ప్రత్తికి మలయ 
ద్వీపం, సువర్ణ ద్వీపం, సింహాళ ద్వీపాలలో 
భలే గిరాకీ”. 

కళ్ళు బాదంకాయల్లా పెద్దవి చేసి 
వింటున్న ఆమెను చూస్తూ, మరింత 
దగ్గరకు పొదువుకున్నాడు. 

“మన వాళ్ళకి అక్కడి 
వజ్రాలు,కర్పూరం, గంధం చెక్కలన్నా 
ప్రీతి. ఈసారి నేను పత్తిని, వస్ర్తాలను మన 
నౌకలలో తీసుకొని వెళ్ళి, అక్కడ దొరికే 
వాటిని ఇక్కడకు తీసుకొని వచ్చేస్తాను. ఈ 
పున్నమి నుంచి గణించుకో ఆరో పున్నమికి 
ఈ చందమామ ఒడిలో వాలిపోనూ” 
నుదిటిపై ముద్దర వేస్తూ చెప్పాడు 
రత్నగుప్తుడు. 

కాసేపటి తర్వాత ఆమెను గదిలో 
విడిచి, తమ సప్తభూమక ప్రసాదం 
పైఅంతస్థులో ఉన్న తన మందిరం నుంచి 
సాగరం వైపు దృష్టి సారించాడు. 

తమ నౌకలన్నీ రాయంచల్లా బారులు 
తీరి ఉన్నాయి. సీసం కర్ర, సాల వృక్షాల 


చెక్కలతో ధృథంగా చేసి, చెక్కల మధ్య 
ఖాళీల పూరణకై రెల్లు గడ్డిని పూడ్చి 
తయారైన తమ నౌకలు ఎటువంటి 
ఆటుపోట్లుకైనా ఎదురొడ్డి నిలబడతాయి. 
సుదూర ప్రయాణం వాటికి ఆటప్రాయం. 
అసలు కళింగ నౌకలు నాణ్యతకు, 
దృథత్వానికి మారుపేరు. తన చిన్నప్పటి 
నౌక “సాగర ప్రియ”. ఇప్పటికీ దివ్యంగా 
ఉంది. బహుశా నా తరువాతి తరం వాళ్ళు 
కూడా ఉపయోగిస్తారేమో. ఇంకా కొద్ది 
దినములలో (ప్రయాణం మొదలుపెట్టాలి. 
తమ కుటుంబాన్నే నమ్ముకొని 
తరతరాలుగా తమ వెంట వస్తున్న 
అనుభవం గల నావికుల బృందం తన 
బలం. సాయుధులై నౌక రక్షణకై ప్రాణాలు 
తియ్యడానికైనా, పరిత్యజించడానికైనా సదా 
సిద్దంగా ఉండే సుశిక్షిత దండు తనకు 
ఉక్కు కవచం. 

అలా ఆలోచిస్తూనే బాగా ఏకీ మెత్తగా 
చేసిన దూది పరుపుపై తెలియకుండానే 
నిద్రలోనికి జారుకున్నాడు. 
ఆలయ ప్రాంగణం అంతా మామిడి ఆకుల 
తోరణాలతో, పూల చెండులతో 
అలంకరించబడి ఉంది. మేళతాళాల 
నడుమ కుటుంబ, నౌకా పరివార 
సమేతంగా ఆలయానికి విచ్చేసి పూజలు 
చేశాడు రత్నగుప్తుడు. మంత్రోచ్చారణ 
నడుమ “రత్నాకర స్వామి ఆలయం 
సందడిగా ఉంది. సముద్రయానం చేసే 
ముందు శుభం జరగాలని కోరుతూ 
రత్నాకర స్వామిని ఆరాధించడం ఒక 
సంప్రదాయంగా వస్తున్నది. ఇంతలో 
ఆలయం ముందు ఆగిన రథం నుండి 
జయజయ ధ్వానాల మధ్య జయసింహ 
వల్లభ ప్రభువులు విచ్చేశారు. వంగి 
వందనాలు సమర్పించారందరూ. తమ 
పూజా సమయానికి స్వయంగా (ప్రభువులే 
విచ్చేయ్యడం చాలా ఆనందం కలిగించింది 
రత్నగుప్తునికి. 

“వీరాధీవీరులు, అతి పరాక్రమ 
వంతులు, దానకర్గులు చాళుక్య వంశ 
మూలపురుషులు శ్రీశీశీ కుబ్దవర్థన 
మహారాజుల ముద్దుల తనయులు, 
ఎల్లమజిలీ సీమ పాలకులు ్రీశ్రీశ్రీ 
జయసింహ వల్లభ ప్రభువులకు 


వందనాలు” రెండు చేతులు జోడిస్తూ కాస్తా 
వంగి నమస్మారము సమర్పించాడు 
రత్నగుప్పుడు. 

“భళా రత్నగుష్తా! చాళుక్య రాజ్యం 
ఆర్థికంగా బలపడటానికి, దేశ విదేశాలలో 
సముచిత గౌరవం లభించుటకు మీలాంటి 
సముద్ర వాణిజ్య వేత్తల్లే కారణం. 
అందులకు మీకు మా అభినందనలు”. 

ప్రభువుల ప్రశంసతో కడలి అలలవలే 
ఉత్సాహం ఎగిసింది రత్నగుప్తుడిలో. 

“ప్రభూ! ఎటువంటి కార్యం అయినా 
చాలా సునాయాసంగా సిద్ధింప చేసే 
కార్యసాధకులు కనుకనే తమరిని “సర్వసిద్ధి” 
అని ఎంతో ప్రేమగా మన రాజ్యమంతా 
పిలిచుకుంటారు. అటువంటి మీరే మా 
ప్రయాణానికి ఎదురొస్తే ఇక మాకు అంతా 
శుభమే ప్రభూ” 

“అవునవును, ప్రభువుల వారు 
నిర్మించిన గ్రామానికి జనులు “సర్వసిద్ది 
అని ప్రభువుల బిరుదునే పేరుగా 
పెట్టుకున్నారు” వెంట ఉన్న పురోహితుల 
ప్రీతి వాక్యం. 

“చాలుము, చాలుము. పొగడ్తలింకా 
చాలించండి” నవ్వుతూ అన్నారు ప్రభువులు 
మీసం దువ్వుతూ. 

ప్రభువుల అనుమతితో నౌకలు 
ప్రయాణం ప్రారంభించాయి. 

జివ్వుమని తగిలిన గాలికి ఆలోచనల 
నుండి బయటపడి చూశాడు రత్నగుప్తుడు. 
ఎటుచూసిన చిమ్మ చీకటి. 

“ఈసారి మన యాపారం బహు 
జోరుగా సాగింది కదా సామి” పక్క నుండి 
వచ్చిన మాటతో తలతిప్పి చూశాడు. 
ఎప్పుడొచ్చి ఉన్నాడో ప్రధాన సరంగు 
చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. 

“అవును, తీసుకెళ్ళిన సరుకంతా 
అమ్ముడయ్యింది. అక్కడ నుంచి చౌకగా 
కొన్న సరుకులతో నౌకలు నిండు గర్భిణిలా 
ఉన్నాయి. పన్నులు పోనూ మాంచి లాభమే 
వస్తుంది” 

“పన్నేమిటి సామి, కట్టపడింది మనం 
కదా” అటు ఇటు చూస్తూ గుసగుసగా 
అన్నాడు రత్నగుప్తుడు వద్ద ఉన్న 
చనువుతో. 

“నువ్వన్నది ఒక విధంగా నిజమే. కానీ 


బాటలు, సత్రాలు, దేవాలయాలు 
కట్టాలన్నా ఆంతెందుకు మనం స్వేచ్చగా 
వ్యాపారం చేసుకోవాలన్నా ఇంట్లో 
హాయిగా నిద్రపోవాలన్నా మన రాజ్యాన్ని 
దొంగల నుండి, శత్రువుల నుండి 
కాపాడాలన్నా రాజాస్టానానికి చాలా సొమ్ము 
అవసరం పడుతుంది కదా. అందుకే 
ప్రజలు తమ తమ వృత్తి, వ్యాపారాల 
ఆదాయం నుండి కొంత సొమ్మును 
పన్నుగా చెల్లించాలి. ఆ సొమ్ముతో 
ప్రభువులు వారు సుపరిపాలన 
అందిస్తారు.” 

“అట్టాగయితే పక్కూరి అయ్యోరు 
పన్నెప్పుడూ సెల్లించలేదట” చేతులు 
తిప్పుతూ చెప్పాడు. 

“సప్తాంగాల చాళుక్య రాజ్యంలో 
'నియోగిక వల్లభలు “ ఎటువంటి పన్ను 
చెల్లించనసరం లేదు.” 

“అంటే...?” బుర్ర గోక్కుంటూ 
చూసాడు. 

“ప్రభువులు ఎవరినయినా మెచ్చి 
కానుకలు, భూములను దానమిస్తే ఆ 
దానభూములను సాగుచేసిన వారు వాటి 
ఫలసాయంపై ఎటువంటి పన్ను ఖజానాకు 
కట్టనవసరం లేదు” చెప్పాడు రత్నగుప్తుడు. 

“మరి మరేదో అంగలు అన్నారేటి 
సామీ?” 

“ అంగలు కాదు, అంగాలు. మన 
చాళుక్య రాజ్య వ్యవస్థ చాలా గొప్పది. ఏడు 
అంగాలుపై ఆధారపడి, రాజ్యాన్ని 
కాపాడుతుంది. అవేంటో తెలుసా? 
ప్రధాని, యువరాజు, మంతి, 
పురోహితుడు, సేనాపతి, ద్వారపాలిక, 
ప్రధాని విభాగ అధ్యక్ష వీళ్ళే మన రాజ్య 
వ్యవస్థను నడిపించేది” చిరునవ్వుతో 
వివరంగా చెప్పాడు రత్నగుప్తుడు. 

“ఓయబ్బో ! సానా ఉందే... మీలాంటి 
గొప్పోళ్లకే ఇట్టాంటివన్నీ తెలుస్తాయి” 

“ఒక్కటి మాత్రం నిజం. జయసింహ 
ప్రభువులు చెప్పినట్లు నౌకా వాణిజ్యమే 
తమ రాజ్యా ఆదాయానికి 
ఆయువుపట్టు...” ఇంకేదో చెప్పబోతుండగా 
ఒక్కసారిగా కుదుపురాగా చుట్టూ చూశాడు 
రత్నగుప్పుడు. 

సముద్రం ఎగిసిపడుతుంది. గాలివాన 
వచ్చేలా ఉంది. గమ్యానికి ఎంత చేరువలో 


విశాఖ సంస్కృతి | జూన్‌ | 2023 


ఉన్నామో తెలియడం లేదు. 

“ఆకాశం మూసేసింది సామి. మన రేవు దగ్గర్లో 
ఉన్నామని తెలుసు. కానీ ఎక్కడో చిక్కడం లేదు” 

ప్రధాన సరంగు చెప్పిన మాటతో చుట్టూ 
మరోసారి పరికించి చూశాడు. కళ్ల ముందు నల్లని 
కాటుక యవనికలా ఉంది. నౌకల నిండా సరుకుతో 
మరలా ఉదయం వరకు నడి సముద్రంలో నిలిపి 
ఉంచడం అంటే ఈ అల్లోకల్లోల సాగరంలో అంత 
సులభం కాదు. అదీనూ ఇంటికి చేరువులో 


సముద్రంలో రేయి గడపడటం అంటే.... నౌక కంటే 


ఎక్కువగా రత్నగుప్తుడి హృదయం ఎగిసి 
పడసాగింది. 
గాలులు మరింతగా బలం పుంజుకోసాగాయి. 


“అదేమిటి సామి! ఇన్నాళ్ళా ప్రయాణం ఎంతో 


ఆనందంగా సాగింది. ఇప్పుడు ఇంటికి చేరే ఘడియ - 


దగ్గర పడుతుంటే ఈ విపత్తు ఏమిటో?” 

ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే..?. 
ఒక్కసారిగా గుండె గుభిల్లుమంది రత్నాకరుడికి. 

“ఎన్నో యానాలు చేసిన నువ్వే ఇలా అయిపోతే 
ఎలా? సరిగా చూడు మన రేవు మన కోసం 
సంకేతం పంపిస్తూ ఉంటుంది” గుండె దిటవు 
చేసుకొని అన్నాడు రత్నాకరుడు. 

ఇంతలో దూరంగా ఆకాశంలో ఒక వెలుగు 
కనిపించింది. తమని ఆదుకోవడానికి ఉన్న శుభ 
సంకేతంలా. 

“కళింగ సాగరంలో పయనించే నౌకలకు దిశా 
నిర్దేశం కోసం మన నౌకా రేవు దివ్వెలలో ఎత్తైన 
స్తంభాలపై పెద్ద పెద్ద దివ్వెలను వెలిగించే ఏర్పాటు 
చేశారు. ఆ దివ్వెలే లేకపోతే నౌకాయానం చాలా 
దుర్లభంగా ఉండేది ఇటువంటి రేయిలో కదా ” 
అంటూ ఆకాశ జ్యోతుల వెలుగులు చూస్తూనే 
“అదిగో! మన దివ్వెల రేవు” 

పట్టరాని సంతోషంతో సరంగుడ్ని కౌగిలించు 
కున్నాడు రత్నాకరుడు. 

“అయ్యో సామీ! ఇంటి దగ్గర అమ్మగారు 
మీకోసం వెయ్యి కళ్ళతో వేచి ఉంటారు” 
హాస్యమాడాడు సరంగు. 

దూరంగా కనిపిస్తున్న వెలుగు వైపు నౌకలు 
వేగంగా పయనమయ్యాయి. గృహలక్ష్మి తలపు 
లోనికి రాగానే తియ్యని ఊహల్లోనికి జారిపోయాడు 
రత్నాకరుడు. 

(క్రీ.శ. 6, 7 శతాబ్దాలలో కళింగ సీమకు 
ప్రముఖ వాణిజ్యనౌక రేవు పట్టణంగా పేరు 
గడిచింది దివ్వెల. కాలక్రమేణా దివ్వెల నామం 
దిమిలిగా మారి ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో 
కుగామమై ఉంది) 


అమ్మ గర్భం నుండి పుట్టిన శిశువు 

భూమి గర్భం నుండి మొలిచిన మొక్క 

పుట్టుక ఒకటే అయినా ఏది గొప్పది 

ఒకటి నిస్వార్థంగా పెరిగేది 

ఒకటి స్వార్థం కోసం ఎదిగేది 

మొక్క పెరుగుతూనే ఫలాలు ఇస్తుంది 

మనిషి పెరగడానికి ఫలితం వెతుకుతాడు 
మొక్క మానుగా ఎదిగి నిలువ నీడను 
పడుకోడానికి మంచంగా, కూర్చోడానికి కుర్చీగా 
తనను తాను సమర్పిస్తే! 

మనిషి ఆశ ఎక్కువ అయి 

మొక్కగా ఉన్నప్పుడు చిరుధాన్యాలు 

చెట్టుగా వీచే చిరుగాలి, మానుగా నీడ 
సౌకర్యాలు చాలదు అన్నట్టు అత్యాశ పడితే 
చివరికి మనిషి కాటికి వెళ్ళినప్పుడు 

కట్టెల కోసం ఆరాట పడితే కట్టెలు మిగిలేనా ... 
- దా. గొడబ మాలతి, 9490824860 


తగవులు పెట్టుకోనివ్వని - తేరు - నీ తీరు 
తంటాల పాలు చేయ నివ్వని - తేనీరు - నీ తీరు 


తన్మయంగా మసలుతూ -తడాఖా చూపించ నివ్వని - చూరు - నీ తీరు 


సమస్త జీవరాశిని - తరింపచేసే - మంచి పేరు - 


తమాషాగా కూడా - మాట మార్చ నివ్వని - జోరు 


నీ తీరు 


- నీ తీరు 


తడబాటుకు - తావివ్వ నివ్వని - హుషారు - నీ తీరు 
తలవంపు పన్లు చేయ నివ్వని - సెలయేరు - నీ తీరు 
తప్పు చేస్తే - సరిదిద్దుకుని మసలే - హోరు - నీ తీరు 


తమాయించుకుని - తలపుకు - తలుపు తెరచే - తరువు - నీ తీరు 
తరణము చూసి - తన స్థితిని మెరుగు పరచుకునే - మీటరు - నీ తీరు 
తస్మరించు పన్లు చేయ నివ్వని - లాంతరు - నీ తీరు 


తరించు పన్లనే చేసే - కోనేరు - నీ తీరు 


తటస్థ స్థితికి - తావివ్వ నివ్వని - తాత్పర్యం - నీ తీరు 

తత్వము తెలుసుకుని మసలే - తాళపత్రం - నీ తీరు 
తలమునకలయ్యే పన్లలో వున్నా సరే - జరూర్‌ - హాజర్‌ - నీ తీరు 
తక్కెడలా ఆదర్శంగా అలరిస్తూ కిలకిల నవ్వులు చిలికిన 


పలుకును నాలో బంగారు వీణ లా - 

గంగా ప్రవాహ పారవశ్యాన్ని - ప్రసాదించే 
స్నేహ రేఖల - జలతారు - నీ తీరుల 

- లంకా వెంకట సుబ్రహ్మణ్యం, 94404 48650 


విశాఖ సంస్కృతి | జూన్‌ | 2023 


